గ్రహణ విషయ సంగ్రహం 


ముందుమాట:-మన భారతీయ సనాతన హిందూ ధర్మములో గ్రహణాలకి ఎంతో ప్రాముఖ్యత 
ఉన్నది.అటువంటి గ్రహణ సమయంలో తీసుకొనవలసిన జాగ్రత్తలు, అనుష్టానాలు, శాంతులు, 
ఫలితాలు _ సషప్రామాణికంగా ఉంచే ప్రయత్నమే నా ఈ వ్యాసం.హేతువాదులకి ఈ వ్యాసం 
చెంపపెట్టు అవుతుంది అని నా అభిప్రాయం. 
KK res సమయంలో దేవాలయంలో ఆరాధన విషయం%** 
శ్లోకం|| "పురస్తాశ్చ పరస్తాశ్చ గ్రహణే చంద్ర-సూర్యయో:! 

ద్వినాడికాం పరిత్యజ్య నిత్యపూజాం ప్రకల్పయేత్‌!! 

మహోత్సవా౭ద్యుత్సవేషు ద్వి ముహూర్తం పరిత్యజేత్‌!! 

శ్రీ ప్రశ్న సంహిత ౪౯ అధ్యాయం ౩౫౩-౩౫౪ శ్లోకాలు. 

తాత్సర్యం:-చంద్ర సూర్య గ్రహణాలు సంభవించినప్పుడు పట్టకముందు ద్వినాడికా విడిచిన 
ద్వినాడికా సమయం విడచి నిత్యపూజలు జరుపుకొనవలెను. 
కళ్యాణోత్సవ పవిత్రోత్సవ అధ్యయనోత్సవములు యందు ద్విముహూర్తం విడిచి తరువాత యధా 
విధిగా దేవ కార్యక్రమాలు నిర్వహించవచ్చు ను. 
రెండు నాడికలు తర్వాత నిత్యపూజలు, రెండు ముహూరాాలు తర్వాత కళ్యాణ పవిత్ర అధ్యయన 
ఉత్సవాలు చేసుకోవచ్చు 
నాడికా అంటే 24 నిమిషాలు,ముహూర్తం అనగా48 నిమిషాలు 


*౫గహణమును చూడకూడని వారు** 
శ్లోకం|| జాతా గ్రహణ నక్షత్రే గ్రహణం చిద్రతత్సభమ్‌! 

వశ్యేన్న గర్భిజీస్త్రీ వా పురుషా శ్చతధా Hab:!! 
తాత్సర్యం:-గహణ నక్షత్రమందు పుట్టిన స్త్రీపురుషులు, గర్భిణీ స్త్రీలు వీరు గ్రహణమును గాని , 
గ్రహణ సమయమునందింటి సందుల నుండి భూమి పై ఏర్పడిన మొర్రిగల ఎండ(వెన్నెల) నీడను 
గాని చూడరాదు. 


*౫స్నానజపాదిక్రియ (జ్యో.ని 87 పృ1 Saw 
శ్లోకం|| స్పర్భే స్నానం జపం కుర్యాన్మధ్యే హోమం సురార్చనమ్‌! 
ముచ్యమానే సదాదానం విముక్తి స్నాన మాచరేత్‌!! 


తాత్సర్యం:-గహణము ప్రారంభ మైనపుడు స్నానము, జపము, మధ్యకాలములో హోమము, దేవ 
పూజ, గ్రహణమోక్ష సమీపములో దానము, సంపూర్ణముగా మోక్షమైనపుడు స్నానం చేయవలెను. 


*౫గర్లో - పి (జ్యో.ని 85 Sy) kx 
శ్లోకం|| స్పర్శే స్నానం భవేమో గ్రస్తయోర్ముచ్యమానయోః! 
దానం స్యాన్ముక్రయే స్నానం War చన్హార్కయోర్చిధి:!! 
తాత్పర్యం:-గర్గునివచనానుసారము  స్పర్శకాలములో స్నానము, . గ్రస్తమైనపుడు_ హవనము, 
మోక్షము కలుగుటకు ముందే దానము, మోక్షమైన తర్వాత స్నానము చేయవలెను. 
*౫దానఖండే (జ్యో.ని 91 పు)*౫ గ్రహణములో దాన ప్రశంస 
శ్లోకం|| సర్వం భూమిసమం దానం సర్వే బ్రహ్మ సమా ద్విజా:! 
సర్వం గజ్జాసమం తోయం గ్రహణే చన్గసూర్యయోః!! 
తాత్సర్యం:-దానఖండములో ఈ విధముగా తెలిపేను. గ్రహణ సమయములో చేసిన ఏ దానమైన 
భూమిదానముతో సమానమగును, బ్రాహ్మణులందరు. బ్రహ్మతో సమానమైన వారగుదురు. సూర్య 
చంద్ర గహములలో జలము గంగా జలముతో సమానమగును. 
శ్లోకం|| ఇన్నోర్లక్షగుణం పుణ్యం రవేర్ణశగుణం తు తత్‌ | 
గడ్డాది తీర్థ సమ్రమ్పాప్తా ప్రోక్తం కోటిగుణం JIS! 
తాత్సర్యం:-చంద్రుడు లక్ష గుణములు, సూర్యుడు పది లక్షల గుణములు గంగాది తీర్ధములు 
దొరికిన కోటిగుణముల పుణ్యము లభించును. 
*౫౫|గహణ సమయంలో చేయరానిఏి** 
చింతామణి - (జ్యో 2 99 పృ 8, 9 శ్లో) 
శ్లోకం|| ఛేద్యం న పత్రం తృణదారుపురుషం కార్యం న కేశామృరపీడనం చ |! 
దత్త న శో ధ్యాన పురుషం న వాచ్యం భోజ్యం చ వర్జ్యం మద నో న సేవ్య:!! 
వాహ్యం న వాజీద్విరదాది కిజ్చిడ్డేహ్యం న గావో మహిషీ సమాజమ్‌! 
శతుభంయాత్రా న కుర్యాచ్చయనం చ తద్వత్‌ War నిశాభర్తురహర్చతేచ్చ!! 
తాత్పర్యం :- 
చింతామణి వచనానుసారము 4. పుష్పములను కోయరాదు 
1. పత్రములను చేదించరాదు, 5.వెంట్రుకలు, 
2. తృణము, 6.వస్త్రములను పీడించరాదు, 
3.కాష్టం, 7. దంతధావనము, 


8. కఠోర వచనము, 13. గోవు, 
0. భోజన, 14. గేదె పాలు పిండుట, 
10. మైథునం 15. యాత్ర చేయరాదు, 
11. గుర్రము, 16. పరుండ రాదు 
12. ఏనుగులు సవారి చేయరాదు, 
*౫జ్యో.ని 85 Syke 
శ్లోకం|| న సూతకాది దోషో త్ర దానహోమజపాదిషు ! 
గ్రస్తే స్నాయాదుదక్యాపి తీర్ణాదుదృతవారిణా!! 
తాత్సర్యం:-దాన, జప, హోమములు చేయుటకు గ్రహణములో సూతకము ఏ విధమైన బాధను 
కలిగించదు. స్పర్శ జరిగినపుడు బుతుమతియైన స్త్రీ కూడా తీర్థము నుండి వచ్చు నీటితో స్నానము 
చేయవచ్చును. 


*౫ధర్మదర్చ్పణే (జ్యోని 85 పృ) ** 
శ్లోకం|| ఆరనాలం పయస్తకం దధిస్నేహాజ్యపాచితమ్‌! 
మణికస్తోదకం చైవ న దుష్యేద్రాహుసూతకే!! 


తాత్సర్యం:-ధర్మదర్పణ వచనానుసారము కలి, పాలు, మజ్జిగ, పెరుగు, నూనె, నెయ్యితో పండినది, 
మాణిక్య జలము, రాహుసూతకములో దూషితముకావు. 


౫౫మత్స్య పురాణము - మత్స్య పురాణ వచనము** 
శ్లోకం|| దశజన్మకృతం పాపం గజ్లాసాగరసజ్ఞమే! 

జన్మాగర సహస్ర యతాపం సముపార్టితమ్‌!! 

తత్తన్నశ్యేత్సన్నిహత్యాం రాహుగ్రస్తే దివాకరే!! 
తాత్సర్యం:-మత్స్య పురాణవచనానుసారము గంగా సముద్ర సంగమస్థానములో స్నానము వలన 
పది జన్మలలో చేసిన పాపము, వెయ్యి జన్మముల పాపము సూర్యచంద్ర గ్రహణ సమయంలో 
గంగాసాగర సంగమములో స్నానము చేయుట వలననష్టమగును. వ్యాసం-వ్యాసుని వచనము.. 


*౫వ్యాస:-వ్యాసుని వచనం** 
శ్లోకం|| చంద్ర సూర్య గ్రహేచైవ యో౭వగాహేత జాహ్నవీమ్‌! 
స్నాతః సర్వతీర్ణేషు కిమరమటతే మహీమ్‌!! 


తాత్సర్యం:-వ్యాసవచనానుసారము సూర్య చంద్ర గ్రహణం లో గంగాస్నానము చేయు మనుష్యుడు 
సమస్త BY స్నానముల ఫలమును పొందును, భూమిపై తిరగవలసిన పనిలేదు. 
*౫రాతిలో స్నానవిధానము** 
శ్లోకం|| గ్రహణోద్వాహ సజ్రాన్తివ్యాపత్తిప్రసవేషు చ ! 
స్నానం నైమిత్తికం కార్యం రా వపి న దుష్యతి!! 
తాత్సర్యం:-గహణము, వివాహము, సంక్రాంతి, విపత్తి, ప్రసవములలో స్నానము నైమిత్తిక 
మగును. అందువలన రాత్రిలో చేసినను దోషము కలుగదు. 
వళిష్టః 
శ్లోకం|| పుత్రజన్మని యథేచ తథా సజ్మమణేరవే ! 
రాహోశ్చ దర్శనం కార్యం ప్రశస్తం నాన్యథా నిశి!! 
తాత్పర్యం:-వశిష్టమతానుసారము DEB, యజ్ఞము, సూర్యసంక్రాంతి, సూర్యచంద్ర 
గ్రహణములలో రాత్రిలో కూడ స్నానము చేయవలెను. వీటికన్న వేరైన వాటిలో స్నానము వర్ణితము. 


*౫చండేశ్వర వచనం** 
శ్లోకం|| దధిమధురసంయుక్తం చస్త్రమానానుమానం |! 


రజత కృతశశాజ్కం కాంస్య పాత్రాస్తరస్థమ్‌! 

దధిమధుఘృతపూర్ణం తామ్రైపాత్రాంతరస్థమ్‌ ! 

కనక రచితసూర్యం సూర్యబిమ్బాను మానమ్‌ !! 

సితకుసుమసహసైః పూజయేదిద్దుబిమృమ్‌ ! 

హారతి దురితసజ్ఞం పర్వకాలే శశాజ్క! 

హారతి సకలదోషం సర్వదా తిగ్మరోచి !! 
తాత్సర్యం:-చండేశ్వరుని వచనానుసారము పెరుగు, తేనె, రసం, చంద్రుని ప్రమాణముతో వెండి 
ప్రతిమను ఇత్తడి పాత్రలో నుంచి మూతవేసి, సూర్యబింబ ప్రమాణముతో బంగారపు బింబమును 
తయారు చేసి పెరుగు, తేనె, నెయ్యితో కూడిన పూర్ణ పాత్రలో బింబము నుంచి ఇత్తడి పాత్రతో 
మూతవేసి చంద్రునికి ఒక వెయ్యి తెల్లని పువ్వులతో సూర్యునికి ఎరుపు రంగు పూవులతో వస్త్రము 
పూర్వకాలంలో పూజ చేసిన గహణము వలన కలుగు అరిష్టము తొలగును. 


*౫౫గహణము తర్వాత ఏడు దినములోపల కలుగు ఉత్పాతముల ఫలము వారాహీయే — 
(బృ.సం 5 అ 92 -95 శ్లో)?* 
శ్ఞోకం|| ముక్తే సప్తవాహనః పాంసునిపాతో నృనసంక్షయం కురుతే! 

నీహారే రోగభయం భూకన్ను: ప్రవరన్న (ప) మృత్యుః!! 

ఉల్కామన్రి వినాశం నానావర్థాఘనాశ్చ భయమతులమ్‌! 

స్తనితం గర్భవిపత్తం విద్యున్నపదంఎ పరిపీడామ్‌!! 

పరివేషో రుపీడాం దిగ్గాహో నృపభయం చ సాగ్నిభయమ్‌ ! 

రూక్షో వాయుః ప్రబలశ్చారసముళ్భ్ళం భయం ధత్తే !! 

నిరాతః సురచాపం Seas) కుద్భయం సపరచక్రమ్‌! 

గ్రహయుదైనృపయుద్ధం కేతుశ్చ తదైవ సందృష్టః!! 

అవికృత సలిలనిపాతే సప్తాహనః సుభిక్షమాదేశ్యమ్‌! 

యశ్చాశుభం గహణజం తత్సర్వం నాశముపయాతి!! 
తాత్సర్యం:-ఆచార్య వరాహ మిహిరుడి విధముగా తెలిపెను. గ్రహణమోక్షమైన తర్వాత ఎడు 
దినములలో ధూళీవర్షముగా కురిసిన అన్ననాశనము. నీహార (మంచువర్గము, మైన రోగభయము, 
భూకంప మైన రోజు మరణము, ఉల్మాపాతమైన మంత్రినాశము,నానా వర్ణములతో మేఘములున్న 


అధికభయము, మేఘగరనయైన. గర్భనాశము విద్యుత్‌ పాత (పిడుగు)మైన రాజు, సర్పము, 
సూకరాదులకు పీడ, పరివేషయైన SND దిగ్గాహమైన రోజు, లేక అగ్నివలన భయము, ప్రచండ 
వాయువు వీచిన దొంగ “భయము, నిర్హాతమైన (సుడిగాలి) ఇంద్రధనుస్సు కనబడిన, వాయు 
సంఘర్షణమై దుర్శిక్షం, ఇతర సేనలవలన భయము, గ్రహయుద్ధములేక కేతు దర్శనమైన రాజు 
మధ్య యుద్ధము, నిర్మల జలముతో వర్షము కురిసిన సుభిక్షము కలుగున గ్రహణములో 
నుత్సన్నమైన దోషము నాశనమగును. 


గ్రహణేభోజననిషేధః - గ్రహణసమయముభోజన నిషేధము 
శ్లోకం|| చన్ర హీ త్రియామార్వాక్‌ సూర్యేయామచతుష్టయమ్‌! 

అన్నపానాదికం వర్ణ్యం బాలవృద్దాతురైర్వినా!! 
తాత్సర్యం:-చంద్ర గ్రహణంలో మూడు యామముల (SxS) పూర్వము సూర్యగ్రహణం నాలుగు 
యామములకు ముందు అన్న పానాదులను, బాలురు ముసలివారు రోగులు కాక మిగిలిన వారు 
గ్రహించరాదు. 


శ్లోకం|| సూర్యగ్రహే తు నాశ్నీయాత్స్పూర్వే యామచతుష్టయమ్‌! 

చస్తగ్రహీతు యామాంస్రీన్‌ వృద్ధబాలాతురైర్వినా!! 
తాత్సర్యం:- సూర్యగ్రహణం సమయం లో నాలుగు ప్రహరల ముందు, చంద్రగహణం 
సమయములో మూడు ప్రహరలముందు బాలురు, వృద్దులు రోగులను వదిలి మిగిలిన వారు 
భోజనము చేయరాదు 
సేవా సూర్యోదయే (జ్యో.ని 85 పృ) 
శ్లోకం|| నాద్యాచ్చతు స్త్రీన్సాక్‌ యామాన్‌ రవీన్గుగ్రహయామయోః 

గ్రహకాలేచనాశ్నీయాత్‌ స్నాత్వాశ్నీయాచ్చ ముక్తయోః 
తాత్సర్యం:-సేవా సూర్యోదములో ఈ విధముగా తెలిపెను. సూర్యగ్రహణములో నాలుగు ప్రహరల 
పూర్వము, చంద్రగ్రహణం మూడు ప్రహరల పూర్వము భోజనము చేయరాదు. గ్రహణమోక్షణమైన 
తర్వాత స్నానము భోజనము చేయవచ్చును. 
(జ్యో.ని. 85 పు) 
శ్లోకం|| WAY 2 న్యదినే దృష్ట్యా శ్నీయాద్వృద్దాతురం వినా] 

వేధో వృద్ధాతురస్త్యర్భపుత్రిణాం యామయుగ్మకమ్‌|| 
తాత్సర్యం:- గ్రస్తాస్త గ్రహణమైన తర్వాతి దినమున వృద్దులు, రోగులను వదిలి మిగిలినవారు 
భోజనము చేయవలెను. వృద్దులు, రోగులు, స్త్రీలు, బాలుర కొరకు రెండు ప్రహరలవరకే వేధ, 
తర్వాత వారు భోజనము చేయవచ్చును. 


శ్లోకం|| శీతముష్టోదకాత్పుణ్యం అపారక్యం పరోదకాత్‌| 

ఉష్ణోదకే పిచ స్నాయాత్‌ గ్రహణే చన సూర్యయోః : 
తాత్సర్యం:-ఉష్ణోదక స్నానం ఆతుర విషయమ్‌ ఉష్ణ జలముకన్న శీతల జలము 
పుణ్యదాయకమగును. నదీజలము కన్న సము జలము పుణ్యప్రదము. అయినప్పటికి గ్రహణములో 
ఉష్టజలముతో స్నానము చేయవలసి. BQ జల వినియోగం రోగులకు వృద్దులకు మాత్రమే 
తెలుపబడిన 


హరీతస్మృతా (జ్యో.ని 91వృ1 శ్లో) 
శ్లోకం|| సర్వేషామేవ వర్ణానాం సూతకం రాహుదర్శనే| 
సచైలం తు భవేత్‌ స్నానం శృతమన్నం వివర్ణయేత్‌| 


తాత్సర్యం:-హరీత  స్మృతివచనానుసారము సమస్త వర్ణములవారికి రాహు దర్శనం 
సూతకమగునపుడు ధరించిన వస్త్రములతో స్నానము చేసిన, వండిన అన్నం త్యాగము చేసిన 
పుణ్యము కలుగును. 
పరాశరః 
శ్లోకం|| ఖలయజ్జే వివాహే తు సజ్రానౌ గ్రహణే తథా] 

శర్వర్యాం దానమస్త్యేవ నాన్యత్ర తు విధీయతే|| 
తాత్సర్యం:- బుషి పరాశరమతానుసారము దుష్ట యజ్ఞము, వివాహము, సం| గ్రహణములతో 
రాత్రిలో దానము చేయు విధానమున్నది. దీనికి వ్యతిరేక రాత్రిలో దానము నిషేధింపబడినది. 


శ్లోకం|| మరుతో వసవోరుద్రా: ఆదిత్యాశ్చాడ దేవతాః 

సర్వే సోమేన తీయస్తే తస్మాద్దాను తుసజగ్రహే|| 
తాత్పర్యం:-మరుత్తు, వసువు, రుద్రుడు సూర్య దేవతలు. చంద్రునితో విలీనమగును ఈ 
సందర్భముగా సంగ్రహ దానం చేయవలెను. 


నిబందసారే(జ్యో.ని.91పృ) 


శ్లోకం|| ఆదిత్యేహని సంక్రాంతౌ గ్రహణే SH సూర్యయోః! 

పారణం చోపవాసం చ న కుర్యాత్పుత్రవాన్‌ గృహో!! 
తాత్పర్యం:-నిబంధ సారముననుసరించి రవివారము, సంక్రాంతి, సూర్యచంద్ర గ్రహణములలో 
పారణము. (ఉపవాసముండి మర్నాడు భోజనము చేయుట) ఉపవాసము పుత్రులతో కూడి 
గృహస్సుడు చేయకూదదు. 


అశుచే: రజస్వలాయాః స్నానము - 
అపవిత్ర రజస్వలకు గ్రహణ స్నానం తెలియజేయబుతున్నది 
శ్లోకం|| స్నానే నైమిత్తికే ప్రాప్తే నారీయది రజస్వలా! 
పాత్రాన్తరితతోయేన స్నానం కృత్వావ్రతం చరేత్‌! 
తాత్పర్యం:- గ్రహణ సమయములో రజస్వల యైన స్త్రీ నైమిత్తిక స్నానము చేయవలసి వచ్చినపుడు 
పాత్రలోనున్న జలముతో స్నానము చేసి వ్రతమునాచరించవలెను. 


శ్లోకం|| సిక్రమాత్రా Sasa se సాపాటౌ Shays! 
న వస్త్రపీడనం కుర్యాన్నాన్య ద్వాసాంశ్చ థధారయేత్‌!! 


తాత్సయం:-అభిషిక్ర జలముతో సాంగోపాంగముగా తడిచిన రజస్వలయైన కన్య వస్త్రములను 


పిండవలెనుకాని అన్య వస్త్రములను ధరించరాదు. 

స్మృతిరత్నావల్యామ్‌ (జ్యో.ని. 91పృ) 

శ్లోకం|| గ్రహపర్యుషితం చాన్నం భుక్వా చానాయణం చరేత్‌! 
పిత్వా తథోదకం విప్రః పశ్చాతృచ్చం సమాచరేత్‌! 


తాత్సర్యం:-స్మృతి రత్నావళిలో తెలుపబడెను. (గహణములో నుంచబడిన అన్నము తినిన 


చాంద్రాయణ వ్రతము, నీటిని త్రాగిన కృచ్చదానము చేయవలెను. 


సజ్జహే - (జ్యో.ని 61 పూ) - 
శ్లోకం|| చంద్ర సూర్యగ్రహే యస్తు స్నానం దానం సురార్చనమ్‌ ! 
న కరోతి పితుః శ్రాద్ధం చ నరః పతితో భవేత్‌!! 
తాత్సర్యం:-సంగ్రహ గ్రంథానుసారము సూర్య చంద్ర గ్రహణములలో స్నాన దానములు 
పూజనము, పితాశ్రద్ధము చేయని వ్యక్తి పతితుడగును. 


ఉక్తణృరామః - రామదైవజ్ఞుని వచనము 
ముహూర్తచింతామణి - (4 ప్రశ్లో) 
శ్లోకం|| జన్మ క్షే నిధనం గ్రహే జనిభతో ఘాతః క్షతి: 
శ్రీర్యథా చినా సాఖ్యకలత్రదాస్యమృతయః స్యుర్మాననాశః సుఖమ్‌ 
దానం SHE గ్రహం త్వశుభదం నో వీక్ష్యమాహుః పరే 


: దేవ 


తాత్సర్యం:-ముహూర్త చింతామణి వచనానుసారము జన్మనక్షత్రములో గ్రహణ ఆయువుకు 
సంకటమేర్చడును. జన్మరాశిలోనైన శరీర పీడ, ద్వితీయంలో ధననాశము, తృతీయములో 
ధనలాభము, చతుర్ణములో శరీరపీడ, పంచమః పుత్రాది చింతా, షష్టమంలో సుఖము, 
సప్తమములో పత్నీ మరణం, అష్టమ మరణము, నవమములో వినాశము, దశమములో సుఖము, 


ఏకాదశములో లో ద్వాదశములో గ్రహణమైన మృత్యువు ద్రవ్యనాశము కలుగును. 


దైవజ్ఞమనోహరేపి - (ము.చిం. 4 ప్ర. 6 శో పి.టీ) 

శ్లోకం|| ఘాతం హానిమథ శ్రియం జననభాధ్వస్తిం చ 
చింతా క్రమాత్‌ సౌఖ్యం దారవియోజనం చ 
కురుతే వ్యాధిం చ మానక్షయమ్‌ సిద్ధిం 


లాభమపొయమర్మ SBP: షాణ్మాస మధ్యగ్రహే 

దుష్టం సుష్టుతరం దదాతి చ ఫలం గర్గాదిభిః కీర్తితమ్‌ 82 
తాత్సర్యం:-దైవజ్ఞమనోహర ToS గ్రంథానుసారము జన్మరాశిలో గ్రహణమైన ఘాతుకం, 
ద్వితీయములో హాని, తృతీయములో ధనలాభము, చతుర్థములో ధ్వంసం, పంచమములో 
పుత్రచింత, షష్టమములో సుఖము, సప్తమములో స్త్రీ వియోగం, అష్టమములో రోగము, 
నవమములో అగౌరవము, దశమములో సిద్ధి, ఏకాదశములో లాభము, ద్వాదశములో గ్రహణమైన 
అపాయము కలుగును. గర్లాదిమునుల వచనానుసారము ఆరు మాసములకు రెండవ 
గ్రహణమైనపుడు మొదటి గ్రహణము యొక్క దూషితఫలము శుభమునిచ్చును. 


లల్లాస్తు- (ము.చిం. 4 16 శో పీ.టీ.) 
శ్లోకం|| గ్రాసాతృతీయే ప్రమగశ్చతుర్ధస్తథాయ సంఖ్యాశుభదః స్వరాశి:| 

సుతాజ్కాడక్ష్వాదశగశ్చ మథ్యా తథానమశ్చాద్య రిపుద్విసప్త || 
తాత్సర్యం:-లల్లాచార్యుని మతానుసారము" గ్రహణమున్నరాశి నుండి 3, 8, 4, రాశులలో 
స్వరాశియున్న శుభము, 5, 6, 10, 12 రాశులలోనున్న మధ్యవ 1, 6, 2, 7 రాశులలోనున్న 
దూషిత ఫలము కలుగును. 


గర్లోపి గరునివచనము 
శ్లోకం|| శుభాష్టాయచతుస్ర్రీణి మధ్యోన్యేషునవాస్తగః 
నిన్య్యారీదశపక్షేకం గ్రాసాద్రాశిం వదేబుధః 
తాత్సర్యం:-గరాచార్యవచనానుసారము గ్రహణరాశి నుండి స్వరాశి 8, 11, 4, 3 యైన శుభము, 
12,5, 9, 7 యైన మధ్యమము, 6, 2, 10, 1 లో నున్న దుష్టఫలము కలుగును. 


పితామహ సిద్దాన్ల - (ము.చి. 4 ప్ర 11 శ్లో పీ.టీ.) 
శ్లోకం|| సర్వై: పట్టకైతం వీక్ష్యం స్వస్తం తైలామ్బుదర్పణే| 

గ్రహణం గుర్విణీ జాతులు న పశ్యేత్తు పటం వినా|| 
తాత్సర్యం:- pers సిద్ధాంతానుసారము జనులందరు  కాష్ట్రపఠముపై కూర్చొని 
ఆకాశములోనున్న బింబమును నూనె, నీరు, లేక దర్బణములో చూచెదరు. కాని గర్భిణీ స్త్రీ ఏ 
విధంగా కూడా గ్రహణ చూడరాదు, వస్త్రము ను చాటు చేసుకొని చూచిన దోషము లేదు. 


శ్లోకం|| దానఖణే గోదానాత్యూర్యలోకం ప్రజతి 

శివపురం ధేనుపుత్రస్యదానా దైశ్వర్యం 

హేమదానాత్సకలవసుమతీనాయకో 

నాగదానాత్‌ వైకుణం చాశ్వదానాద్‌ 

ప్రజతి హిమనుజో నాగదో బ్రహ్మలోకం 

భూదానాద్‌ భూపతిత్వం సకల 

సుఖయుతో జాయతే చాన్నదానాత్‌ || 
తాత్సర్యం:-దాన ఖండములో ఈ విధముగా తెలిపెను. గో దానం వలన సూర్యలోకములో ప్రాప్తి, 
ఎద్దు దానము వలన శ్లోకం, సువర్ణ దానము వలన ఐశ్వర్యము, సర్ప దానము వల్ల నాయకత్వము, 
గుర్రపు దానము వలన వైకుంఠము, నాగ దానము వలన టబ్రహ్మలోకము, భూదానముతో 
రాజపదము, గ్రహణములో అన్న దానం చేయుటవలన సుఖటప్రాప్తి కలుగును. 
దాననిర్ణయే 
SEO చన్దనం దద్యాత్‌ సుగన్గిద్రవ్యమేవ చ| 
రౌప్యదానాత్సురూపత్వం వస్త్రదానాన్మహద్యశః 
అన్నదానాత్సమృధద్ధిః స్యాద్‌ గోదానాదీప్పితం ఫలమ్‌] 
శివలోకే సుఖం చైవ వృషదానాత్తథా ధనమ్‌|| 
ఫలదానాత్సుత GHG so సౌభాగ్యవర్థనమ్‌] 
లవణం Bars సువర్ణం సర్వసమ్పదమ్‌ || 
భూదానాద్‌ భూపతిత్వం చ గజదానాత్తథైవ చ| 
అశ్వదానాత్స్వుర్థ సుఖమారోగ్యార్థే స్వమౌషధమ్‌|| 
తాత్సర్యం:-దాన దర్పణములో తెలుపబడెను, వశీకరణము కొరకు చందనము సుగంధియుక్త 
పదార్థము, వెండి దానము సుందర స్వరూపము, వస్త్ర దానం గొప్ప యశము, అన్నదానముతో 
సంపద, గోదానముతో అభీష్ట ఫలము, గుర్రపు దానము శివలోక సుఖము ధనము ఫలదానముతో 
పుత్రప్రాప్తి ఘృత దానము గజదానములతో రాజ్యపదప్రాప్తి, గుర్రపు దానము స్వర్గ సుఖము, ధన 
దానము సౌభాగ్యవృద్ధి లవణదానముతో శత్రునాశము స్వర్థదానముతో అభీష్టసిద్ధి, భూగజ 
దానములతో రాజ్యపదప్రాప్తి, గుర్రపు దానము స్వర్గ సుఖము, ధన దానము గ్రహణములో చేయుట 
వలన ఆరోగ్యము కలుగును. 


అథ శుభాశుభ గ్రహణమాహ వసిష్టః (వ.సం. 36 © 1 శ్లో) 
శుభాశుభ గ్రహణముల గూర్చి వసిష్టవచనము 
శ్లోకం|| Haws జన్మనక్షత్రే గ్రస్యేతే శశిభాస్కరౌ!| 
తస్య వ్యాధిభయం ఘోరం జన్మరాశౌ ధనక్షయ]| 
తాత్పర్యం:-వశిష్ట వచనానుసారము జన్మనక్షత్రము సూర్య చంద్ర గ్రహణములైన రోగభయము 


ధనక్షయమగును. - భార్గవీయే - (ము.చి. 4 ప్ర6 శో పీ.టీ) 
శ్లోకం|| యస్య రాజ్యస్య నక్షత్రే స్వర్భానురూపయుజ్యతే| 

రాజ్యనాశం సుహృన్నాశం మరణం చిత్ర నిర్జిశేత్‌|| 
తాత్సర్యం:-ఏ రాజ్యనక్షత్రముతో గ్రహణమగునో ఆరాజ్యములో మిత్రుల నాశము మరణము గమ 
కలుగునని భార్గవుని వచనము. -రాజ్యస్య నక్షత్రే రాజ్యాభిషేకనక్షత్రే ఇక్కడ రాజ్యనక్షత్రము కన్న 
రాజ్యాభిషేక నక్షత్రమును గ్రహించవలెను. 


నారదః - (ము. చి 1133 శో షీ.టీ) 
శోకం|| గ్రస్తాస్తే త్రిదినం పూర్వం పశ్చాద్‌ WA Sab తథా! 


DEA తు BAS Issa సప్త సప్త చ!! 


—_ 


తాత్సర్యం:-నారదుని . వచనానుసారము గ్రసాస్తములో మూడు దినముల ముందు మూడు 
దినములు తర్వాత ఖండ గ్రహణములో మూడు దినములు, సంపూర్ణ గ్రహణములో ఏడు దినములు 
ముందు ఏడు దినములు తర్వాత శుభ కార్యములను చేయరాదు. 


కశ్యపః - (ము.చిం 11 33 శో పి.టీ) 
SSol| గ్రసోోదయే పరో దోషో గ్రస్తాస్తే 2 ర్వాక్‌ శశీనయో! 
ద్యునిశార్డే భయం స్మ్యాత్తు ఖజ్జే ఖబ్గివ్యవస్థయో !! 
తాత్సర్యం:-కశ్యపుని వచనానుసారము గ్రసోదయములో తర్వాత దోషమగును, గ్రస్తాస్తములో 
ముందు, ఖండ గ్రహణంలో అదే రోజున దోషమగును. 


(జ్యో.ని 85 పు) 
శ్లోకం|| న సూతకాది SAS దానహోమజపాదిషు! 
గ్రస్తేస్నాయాదుదక్యాసి తీర్జాదుధృతవారిణా!! 


తాత్సర్యం:-దాన, జప, హోమములు చేయుటకు గ్రహణములో సూతకం ఏ విధమైన బాధను 
కలిగించదు. స్పర్శ జరిగినపుడు బుతుమతియైన స్త్రీ కూడ తీర్థము నుండి వచ్చు నీటితో స్నానము 
చేయవచ్చును. 


మేషాది రాశిషు గహణఫలం 


పాంచాల కళింగశూరసేనాః కాంభోజాంధ్రకిరాత శస్త్రవాతాః జీవంతి చ యేహుతాశవృత్యా తే 
పీడా ముపయాంతి మేష సంస్టే|గావః పశవోధ గోమిథునం మనుజా యేచ'మహత్వమాగతాః తే 
పీడాముపయాంతి భాస్కరే గ్రస్తే శీతకరేపి వా వృషే||మిథునే ప్రవరాంగనా గృహానృపమాత్రాబలినః 
కలావిదః యమునాతటజా స్పబాహ్లికాః కురుమత్సాాస్సజనై స్పమన్వితాః|ఆభీరాన్‌ Sos 
సపహ్నవా న్లాన్చేచ్చకురంజికానపి: పాంచాలాన్వికలాంశ్చ పీడయేత్‌ నచాపి నిహంతికర్మటే| 
సింహే పుళిందగ మేఘలసత్యయుక్తా జావధూన్నందనవరివనగోచరాంశ్చ|షప్వేతుసస్యమపి 
లేఖకగేయసకాన్ఫలంత్యశ్శ్మక త్రిపురశాలియుతాంశ్చ దేశాన్‌ |తులాధరేవంత్యపరాంశ్చ సాధూన్‌ 
వణిగ్దశారాం|కృచరుకచ్చకాంశ్చ  ఆశివ్యధోదుంబర మధద్రచోలాన్రమాంశ్చయోధి _ విషమా 
యుధీయాన్‌॥ ధన్వన్యమాత్యవరవాజి. విదేహమల్లాన్‌ పాంచాల వైద్యవణిజో విషమాయుధణజ్లాన్‌ 


హన్యాన్మృగేతు రుషమంత్రి"తిలాని నీచాన్‌ మంత్రాషధేషు కుశలాన్‌ స్థవిరాయుధీయాన్‌ || 
కుంభేంతర్గిరిజాన్‌ నపశ్చిమజనాన్‌ భారోద్యహాన్‌ తస్కరా నాభీరాన్‌ ధనధాన్యసింహ పురకాన్‌ హన్యా 
తథా బర్భరాన్‌ || dod సాగరకూలసాగర జలద్రవ్యాణి వన్యాన్‌ జనానాజ్ఞాన్వార్యుపజీవిన శుభఫలం 
కూర్మోపదేశాద్వదేదితి | 


గ్రహణే వర్ణ ఫలం 


శ్వేతేరాహౌ సర్వదేశే సుఖిక్షం స్యాకత్సీతాభే భూసురాణాంచ పీడా! అంగారాభే వహ్నిపీడా తదాసా 
BHPTH క్లుద్బ్దయం సస్యపీడా! శబరాణాంతు కపిలేవర్లే సర్వభయం వదేత్‌! రవిరశ్శ్మిసమాభేతు 
పక్షిపీఠా త్వనర్గతా ధూమ్రుకాలేల్పవృష్టిస్స్యాత్తథాపి క్షేమవాన్‌ జనః కపోతారుణతుల్యాస్యా 
చ్చ్యామోవా క్షుద్భయంక హరిన్మణినిభో వైశ్యధ్వంసి చార్హప్రదో భువి! దూర్వా బోధహరిద్రాభో 
లోకానా మామయప్రదః గైరికా మహద్యుద్ధం విధ్యద్వర్ణేనలాద్భృయం! అతికృష్ణనిభే వ్యాధి 
శూద్రాణాం చ నృపాద్యయం! పాటలకుసుమసమా స్వనలాద్దిప్రదో రాహుః పంకమివ రూషితమివ 
రాహుః క్షత్రియ కులనాశద స్వవృష్టికర ఇతి! గ్రాసభేదా దశవిధా మోక్షభేదా త్రథాదశ sor 


వీక్షితుం దేవాః Sond: ప్రాకృతాజనా ఇతి అత్ర వసిష్ట _సవ్యాపసవ్యలేహ్య 
గ్రాసననిరోధవిమర్దనారోహాణ ఆమ్రాతం మధ్యతమ స్తమోంత ఇతి తే దశగ్రాసాని సవ్యేగ తమసిసతి 
సవ్యగ్రాసశుభప్రదో జగతః అపసవ్యే తమసిసతి త్వపనవ్యాఖ్య క్షితిసంక్షోభః HOS? జిహ్వావి 
స్పంగ్రాసో మండలస్య లేహ్యం త! ప్రతీప మఖిలజనానాం సువృష్టిదం సర్వసస్యానాం! 
స్యాదర్గాదిషుమాన- యత్తన్నామగ్రసనం తథా! నానావిధగతైశ్చోరైః పీడ్యంతే నిఖిలాజనాః 
స్పర్శవిమర్గాన్మోక్షవిమర్ధ్థ మధికం యడా భవతి ననిరోధో విజేయ HANGS స్పర్వభూతానాం॥ 
అపమర్దన నిశ్శేషమితి నిశ్శేషమేవ సంఛాద్యయ. _ చిరంతిస్టేతే!  హన్యాశ్చా్యాన 
దేశాన్త్రధానదేశభూతాంశ్చ _తిమిరమయం! వృత్తే గ్రహేయది తమస్తకక్షణ _మావృత 
దృశ్యతేభూయణ ఆరోహణ మన్యోన్యమర్దనై ర్భయంకరం రాజ్ఞం! దర్పణమివైక దేశబాష్పనిశ్వా 
మారుతోపహతం దృశ్యత బుతంత త్సువృష్ట్యవృష్ణ్యాప హతం జగతః మధ్యతమ ప్రవిష్టం వితమస్క 
మండలం చ యదిపరతః తన్మధ్యదేశనాశం కరోతి కుక్ష్యామయం భయం చ. పర్యంతేష్వతి బహుళ 
స్వచ్చం మధ్యతమస్తమోంత్యాఖ్యే! సస్యానా మీతిభయం భయమస్మిన్‌ తస్కరాణాం చేతి || 


గ్రహణశూల లక్షణం 


సంక్రాంతి గ్రహణం వాపి జన్మ న్యభయపార్శ్యయోః! So నష్టం శుభంషట్కం పర్యాయేణ పునః 
పునః త్రిత్రికేఫల ముద్దిష్టం రోగం శోకం భయం క్రమాత్‌ BAS ఫలం జేయం క్షేమలాభం సుఖం 
తథా! జన్మని జన్మనక్షత్రే ఉభయపార్వ్య్వయోః తత్పూర్వోత్తరనక్షత్రయోర్వా సంక్రాంతిరగ్రహణం వా 
భవతి తదా నక్షత్రత్రయం నష్టం తదేవ శూలమిత్యుచ్యతే! తదుత్తరనక్షత్రషట్కే గ్రహణం చేత్‌ క్రమం 
భవతి: ఏవమేవ పునఃపునః పర్యాయేణ తదేవస్పష్టీక్రియతే| త్రితికే ఫలముద్దిష్టమిత్యాదినా। ఆద్యత్రికే 
గహణంచేద్రోగోభవతి తదుత్తరనక్షత్రషట్కే గహణంచేల్లా భం భవతి తృతీయత్రికే గ్రహణం 
చేద్భయం భవతి! తదుత్తరషట్మే గ్రహణం చేత్సుఖం భవతీత్యర్థః జన్మర్‌ క్షా దధనామర్ల్తా 
చూలదోషం భవేద్యది! యథాశక్తి సువర్ణేన త్రిశూలం కారయేత్సుధీః తామైపాత్రే తిలాన్గిప్య 
కీశూలం తత్ర నిక్షిపేత్‌ ! మృత్యుంజయేన మంత్రేణ పూజయిత్వా యథావిధి। రవిసంక్రమణే గ్రాసే 
దద్యాత్తద్గశాంతయే! దక్షిశాంచ యథా శక్తిదత్వా విప్రం విసర్హయేత్‌ ! గ్రాసేదేయం మోక్షకాలే 
సంక్రాంతౌచ యథారు A 

గ్రహణవేధః 


తత్ర హేమాద్రి: ఏకాదశ్యాదితో వర్యం దినానాం నవకం ధృవం! మాంగళ్యేషు సమస్తేషు గ్రహణే 
చంద్రసూర్యయోరితి! అతైకాదశ్యాదిత ఇత్యేతత్సూర్యగహణ విషయం చంద్రగ్రహణనిషయేతు 
ద్వాదశ్యాది తృతీయాంతో వేధ ఇందుగ్రహే స్మృతః ఏకాదశ్యాదిత WS చతుర్వంతః ప్రకీర్తిత ఇతి! 
సౌరే సూర్యగహణే స్మృత్యంతరేపి! సపాహం MBBS తథైవానాగతే పిచ! వర్ణయేచ్చుభకర్మాణి 
ang షాణ్మాసికం తథేతి! ఇదం చాఖండగ్రహణవిషయం! ఖండగ్రహణేతు। గ్రాసతారతమ్యా 
నుసారేణ న్యూనాధికకాలాభిధానాత్‌ తథాచ హేమాద్రిః ఖండసగ్రహేతు No’ ముభయత్ర 
దినత్రయమితి! సృృత్యంతరేషి అహః ఖండ గ్రహే తయోరితి! ఇదంచ గ్రసాస్తవిషయం 
గస్గోదయవిషయం చేతి వేదితవ్యం! తదుక్తం నారదేన! KAY త్రిదినంపూర్వం పశ్చాద్దస్తోదయే 
తథా సర్వగస్తేతు సపాహం వర్ణయిత్వాదితస్తధేతి యస్మిన్‌ దినే sans జాయతే తద్దినాదారభ 
సపాహం వర్థ్యమిత్యర్థః స్మృత్యంతరేపి గ్రసాస్తమానే సపాహం. పంచాహం SSS ధికే! 
గ్రాసార్లోనేత్రహందోష శృంద్రసూర్యగహ SSB! గసోదయ గ్రస్తాస్త వ్యతిరిక్త శుద్ధ గ్రహణ 
విషయేతు (గ్రహణాదూర్యమేవ వర్గత్వముక్తం: Sq చ స్మృత్యంతరం! పశ్చాదేవోపరాగేతు 
దోషస్సాన్నెవ పూర్వతః గృహదాహాదయో దోషా: యడాస్యుర్ణహనా త్సరమితి! DES SMD ప్రేత్య 
వృద్ధవసిష్టోప్యాహం సవ్హాహమూర్థ్వంగ్రహణా దఖండాత్తండాత్తదర్థం దినపంచకం వా గస్గోదయే 
SS MISS గసాస్తమానే ప్యుడుమాసషట్కమితి: అత్ర పూర్వార్థ శుద్ధగ్రహణ విషయః 
aoe గసోదయగసాస్తవిషయః సపాహం సర్వసే తదరం సాధతిదినం దినపంచకం 
త్రిపాదగాసే: OHS  స్ప్నముచ్చయార్‌ః గసోదయే గ్రహిస్తమానేసి ఊర్వమాదౌ చ మంగళ 
కార్యేష్యనిష్టం! ఉ డు నక్షత్రం గ్రహణనక్షత్రం షణ్మాసపర్యంతం శుభకర్మ స్వనిష్ట మిత్యర్గు 
నక్షత్రమృక్షం భం తారా తారకా ప్యుడువోతియోమితి నైఘంటికాత్‌| యస్మిన్నక్షత్రే గహణం భవతి 
తస్మిన్నక్షత్ర గ్రహణానంతరం షణ్యాసపర్యంతం శుభకర్మాణి నకుర్యాదిత్యర్థః వర్ణయేచ్చుభకర్మాణి 
ang షాణ్యాసికం తదేతి పూర్వోక్షస్మృత్యంతరవచనాచ్చ) జ్యోతిర్నింబదేపి- (గహణోత్సాతజం 
త్యాజ్యం  మంగళేషు బుతుత్రయం! యావచ్చరవిణాభుక్వా ముక్తమంధథగ్గకాలవదితిః శుద్ధ 
గ్రహణవిషయే విశేషమాహ గరు సంధ్యాయాం త్రిత్రిదినం రవీందు గ్రహణాత్సరం! నింద్యం 
నిశార్జేకూభయతః ఖండాఖండవ్యవస్థయేతి సంధ్యాయాం రవీందు గ్రహణం చేదూర్య్వం త్రిత్రిదినం 
నవదినం నింద్యం, శుభకర్మ స్వశేషతు నిశార్థమర్థరాత్ర మిత్యర్థః యది తత్ర గ్రహణం భవతి తదా 
ఉభయతు పూర్వోత్తరకాలయో: పూర్ణగాసాది తారతమ్యానుసారేణ సపాహాదికం నింద్యం త్ర 
శుభకర్మ నకుర్యాదిత్యర్గు ఇవి శ్రీ కాలనిర్ణయచంద్రికాయాం గ్రహణనిర్ణయణ!! 


సూర్యచంద్రగ్రహణే పటేన బింబదర్శనం 


పశ్యంతి యే పటగతం గ్రహణం రవీంద్వోర్చేదైశ్చతుర్ణశభిరప్యుపపన్నమేతి తే EPS సమస్త 
కసంగపూతం గంగావగాహనఫలం విపులాంచ లక్ష్మీమితిః గుర్విణీవిషయే విశేషో బ్రహ్మసిద్దా 
దర్శితం సర్వై: పటస్థితం వీక్ష్య స్వస్థం తైలంబు భక్షణే! గ్రహణం గుర్విణీ జాతులు న పశ్యేత 
పటంవినే| 


జన్మార్గాదా గ్రహణఫలం 


తత్ర కశ్వపః SOS జన్మ నక్షత్రాలు గ్రస్యతే శశిభాస్మరా! తస్య వ్యాధి భయం ఘోరం జన్మరాశౌ 
జగురితి! KBD - జననభవనలగ్నా దష్టమభవ నేర్కచరద్రయోర్రహణం॥ తస్య భవత్య పమృత్యు 
శ్రీహర నిధనతారకా(గహణమితి, నిధనతారకా నైధనతారకా _సప్తమబుక్షమితి యావత్‌ 
గ్రంథాంతరే- జ BOOS చ షష్టాష్టమగతేపివా! చతుర్దే ద్వాదశేచైవ న కుర్యాద్రాహుదర్శనమ్‌ 
రాహుదర్శన మా POA ర్మహదృ్భయం! ఇతి। అన్యచ్చక CAPs జన్మనక్షత్ర గ్రహణం 
చంద్రసూర్యయోః సర్వార పరిత్యజ్య జపన్నాసేత వారిణి| జ్యోతిశ్యాస్టోపి - త్రిషడ్డకాయోపగతం 


నరాణాం శుభప్రదం స్యాద్ధమ రవీంద్యో: ద్విసప్తనందేషు చ మధ్యమం స్మ్యాచ్చే షే ష్వనిష్టం కథితం 
మునీంద్రెరితి! ఆయ ఏకాదశ నమః ఇషు పంచ ఇమే ప్రసిద్ధః గార్లోలోపి జన్మ షష్టాష్టరిప్పాంక 
దశమసే నిశాకరే! దృష్టోరికా గాసురన్న క్షాన్ని ధనేపి చేతి| రిప్పం ద్వాదశం॥ అంక న వః నిధనం 
సప్తమ తారా! విష్ణుధర్మోత్తర యన్నక్షత్రగతో రాహుర్తసతే శశిభాస్కరౌ తజ్జాతానాం భవేత్సీడా 
యేనతాశ్ళాంతివర్దితా ఇతి! (గంథాంతరేపి సూర్య సంక్రమణం వాపి గ్రహణం చంద్రసూర్యయోః 
యస్య త్రిజన్మనక్షత్రే తస్య రోగోధవామృతిః తస్య దానం చ హోమం చ దేవార్చ్పనజ పౌ తథా! 
ఉపరాగాభిషేకం చ కుర్యాచ్ళాంతి రృవిష్యతి! స్వర్ణేన వాధపిప్టేన కృత్వా సర్పస్య చాకృతిం 
బ్రాహ్మణా యాదదాత్తస్య నరోగాదిశ్చ SSS ఇతి! జన్మనక్షత్రం Shr YS So చేతి! 
త్రీిజన్మనక్షత్రమిత్యుచ్యతే॥ జన్మర్క్‌ం దశమర్థమేకోనవింశత్యక్షమితి కేచిత్‌ సర్పస్యచాకృతిం 
రాహోరాకృతిమిత్యర్థః! పిప్టేనేత్యేత దత్యంతాసమర్ధవిషయం॥ భార్జవోపి: యస్య రాజ్యస్యనక్షత్రే 
స్వర్భాను రుపరజ్యలతే! రాజ్యభంగం సుహృన్నాశం మరణం చాత్రనిర్ధిశేత రాజస్యనక్షత్ర 
మభిషేకనక్షత్రం భార్గవార్చన దీపికాయాం ! సౌవర్ణం కారయే న్నాగం పలే నార్థపలార్థతః SON 
తదర్దేన ఫణాయాం మౌక్తికం న్యసేత్‌! తావ్రుపాత్రే నిధాయాధ ఘృతపూర్ణే విశేషతః కాంస్యేవా 
కాంతలో హేవా న్యస్య దద్యా త్సదక్షిణం చంద్రగహేతు రౌప్యస్య Domo దద్యాత్సదక్షిణం! నాగం 


రుక్మమయం సూర్యగ్రహే బింబంచ హేమజం తురంగరథగోభూషితిలాస్సర్పిశ్చ కాంచనమితి 
చంద్రగ్రహే చంద్రబింబం రౌప్యం! సూర్యగ్రహే సూర్యబింబం PSO! గ్రహణద్వయేపి రాహుం 
రుక్మమయం కుర్యాత్‌ కాలవివేకేపీ సౌవర్ణనిర్మితం నాగం సతిలం కాంస్యభాజనం]| సదక్షిణం 
సవస్త్రం చ బ్రాహ్మణాయ నివేదయేత్‌। PASO రాజితంవాపి బింబం కృత్వా స్వకశక్తితః 
ఉపరాగభవక్లేశభీతో విప్రాయ కల్పయేదితి తత్ర మంత్రః! తమోమయ  మహాభీమ 
సోమసూర్యవిమర్దన హేమతారాప్రదానేన మహాశాంతి ప్రదో భవ] విధంతుద నమస్తుభ్యం నెం 
గంగ గా మూత్రం గానే గస్వ రకమాం వేధజాదృయాత్‌!! 


సూర్యగ్రహణ శాంతి స్నానము 
శ్లోకం|| తిలాంబుజో శీరకపూతికాషై: 

ససర్షపక్షౌద్రశమీంద్రదూర్వె 

సూర్యపరాగేవిషమేనరాణాం 

భార్జ్యయుతైర్మజ్ఞన మిష్టదంస్మ్యాత్‌ !! జ్యోతిర్విదాభరణం 
తాత్సర్యం:-సూర్యగ్రహణమున' అశుభస్థానమున కలిగినప్పుడు నువ్వులు పద్మములు వట్టి వ్రేళ్ళు 
దేవదారు బుషభ అను ఓషధి తేనే జమ్మి ఇంద్ర యవలు గరిక గంటు భారంగి, కలిపి స్నానము 
చేసిన ఆ దోషం తొలిగి శుభము ఇచ్చును. 


చంద్ర గ్రహణ శాంతి స్నానము 
శ్లోకం|| పాధ:శమీకోకనదైరనిష్టే 

విధూపరాగే తిలదారు వర్ణె:! 

సిద్దార్థ్గదూర్వామధుకాలమేయై 

రనిష్టనాశాయ తు మజ్జనం స్మ్యాత్‌!! జ్యోతిర్విదాభరణం 
తాత్సర్యం:-దుష్టన్గానమున చంద్రగ్రహణం పట్టినచో నీరు,జమ్మి,ఎర్రకలువలు,నువ్వులు, దేవ - 
దారు,కేసరము,తెల్లాఆవాలు,గరికలు,తేనే,నాగకేసరములు కలిపి స్నానం Bona విముక్తి 
కల్లును. 


సూర్య గ్రహణం 


స్వస్తిశ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర all అమావాస్య గురువారం తేది: 26-12-2019 
మూలా నక్షత్ర SHS పాద సంచార సమయే కేతుగ్రస్త పాక్షిక సూర్య గ్రహణం. 
వర్ణం:-కృష్ణ వర్ణం. 
ఫలితం:- అతికృష్ణనిభే వ్యాధి శూద్రాణాం చ నృపాద్యయం! 
రాశి:-ధనుస్సు 
ఫలితం:- ధన్వన్యమాత్యవరవాజి విదేహమల్లాన్‌ పాంచాల వైద్యవణిజో విషమాయుధజ్ఞాన్‌ హన్యా| 
గ్రహణ ప్రారంభం కాలం ఉదయం॥ 08 గం||ల 11 All 
గ్రహణ మధ్యకాలం ఉదయం॥! 09 గం॥ల౩7 All 
గ్రహణ మోక్ష కాలం ఉదయం॥ 11 గం॥ల20 all 
ముందు రోజు అనగా బుధవారం రాత్రి 8:00 గంటల లోపు భోజనాదులు పూర్తి చేసుకుని. గ్రహణ 
మోక్షకాల అనంతరం యధావిధిగా నిత్యకృత్యములు చేసుకోవచ్చు. 
గ్రహణం పడుతుండగా స్నానం చెసి సంపూర్ణ గ్రహణం పట్టిన తర్వాత జపము.మోక్ష అనంతరం 
మళ్ళి స్నానం చేయాలి. 
ఈ (గ్రహణం మూలా,పుర్వాషాడ నక్షత్రాలలో సంభవించుటచే ధనుస్సురాశి జాతకులకు దోషము, 
మరియు వృషభ ,మిధున,కన్య,మకర రాశి వారు కూడాశాంతి చేయించుకున్నమంచిది ra @ 
నక్షత్ర,రాశి జాతకులు గ్రహణమును చూడకూడదు.మరియు దోష నివృత్తి చేసుకోవాలి. 
దోష శాంతి కొరకు :- గ్రహణం పూర్తి అయిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకుండా క్రింది 
విధానం ఆచరించిన దోష నివృత్తి కలుగును. 
మమ జన్మ నక్షత్ర జన్మ రాశి HHO HH, TSS కేతుగ్రస్త పాక్షిక సూర్య గ్రహణ సూచిత సర్వారిష్ట 
ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థానం ,స్థీత,పాక్షిక సూర్య గ్రహణ సంభవిత సంపూర్ణ దోష నివృత్యర్థం 
యథాశక్తి కల్పోక్త ప్రకారేన బింబదానం కరిష్యే॥. 
అని సంకల్పం చెప్పుకుని 
శ్లోకం|| తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన। 

రజత Dow ప్రదానేన మామ శాంతి ప్రదోభవ॥ 
శ్లోకం|| విధున్తుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత। 

దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్భయాత్‌॥ 


శ్లోకం|| సింహికేయ మహావీర సోమసూర్య నిరోధక। 

మద్రాశి జనితం శూల పాపమాశు వినాశయ॥॥। 
అను మంత్రము చదువుతూ గ్రహణ దోష నివృత్తి కొరకు గ్రహణ సమయములో సూర్య,కేతు 
గ్రహములకు జపములు చేసుకొనుట మంచిది.మరునాడు ఉదయం వెండితో చేయించిన సూర్య 
బింబము, పాము పడగలను శివలింగము పై ఉంచి రుద్రాభిషేకము చేసుకుని నూతవస్త్రంలో 
ధాన్యముపోసి వానియందు సూర్యవింబము, పాముపడగ ఉంచి బ్రాహ్మణునకు దానము ఇవ్వాలి. 
నేతితో కూడిన కంచు పాత్రనుకూడా దానంగా ఇవ్వాలి. 
Kiedy గ్రహణం సమయంలో చాలామంది నది స్నానం Bd. నది తీరాన జపం 
చేసుకుంటారు. అలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్మకం. గ్రహణ స్పర్శ కాలంలో నదీ 
స్నానం, మధ్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో దానం, స్నానం 
చేస్తే మంచిది. 


సూర్యగ్రహణం అంటే తెలుసు కదా.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు.. రాహువు లేదా 
కేతువు స్థానంలో ఉన్నప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సైన్స్‌ ప్రకారం.. సూర్యుడికి, భూమికి 
మధ్యలో చంద్రుడు రావడవ వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే.. ఎంత పెద్ద సూర్య 


గ్రహణం అయినా.. 8 నిమిషాలకు మించి ఉండదు. పూర్తి సూర్యగహణం అయినా అంత సేపే 
ఉంటుంది. ఆ సమయంలో సూర్యుడు మనకు కనిపించడు. ఆసమయంలో ఉష్ణోగ్రతలు కూడా 
తగ్గిపోతాయి. అయితే.. సూర్యగ్రహణం సమయంలో చాలామంది నది స్నానం చేసి.. నది తీరాన 
జపం చేసుకుంటారు. అలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్మకం. గ్రహణ స్పర్శ కాలంలో 
నదీ స్నానం, మధ్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో దానం, 
స్నానం చేస్తే మంచిది. ఇలా.. సూర్యగ్రహణం రోజు చేసే పనుల వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. 


అయితే.. అదే సూర్యగ్రహణం రోజున కొన్ని పనులు చేయకూడదట. ఆ పనులు చేస్తే అంతే. 
జీవితాంతం పేదరికమే వెంటాడుతుందట. సూర్యగ్రహణానికి 12 గంటల ముందును వేదకాలం 
అంటారు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. ఈ వేదకాలం సమయంలో ఆహారం 
తీసుకోకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ.. వృద్దులు కానీ ఆసమయంలో అన్నం తినకూడదు. 
వేదకాలాన్ని మూడు లేదా ఆరు ముహూర్త కాలంగా విభజిస్తారు. వేద కాలంలో భోజనం చేస్తే 
దరిద్రం వస్తుందట. అంతే కాదు.. వేదకాలం సమయంలో నిద్ర కూడా పోకూడదట. మూత్రం 
కూడా పోయకూడదట. వేదకాల సమయంలో వీటిని చేస్తే జీవితాంతం పేదరికం వెంటాడటమే 
కాదు.. దరిద్రమట. 


జ్యోతిషశ్శాస్త్రం ప్రకారం.. చంద్రుడు, రాహువు లేదా కేతువుస్తానంలో ఉన్నప్పుడు మాత్రమే 
సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి సూర్యగ్రహణ సమయం 8 నిమిషాలకు మించి ఉండదు. 
సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో 
భూమిమీద కొంత భాగానికి సూర్యుడు కనిపించకుండా పోతాడు. సంపూర్ణ సూర్యగ్రహణం 
సంభవించే సమయంలో స్థానిక ఉష్ణోగ్రతలు కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 


ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం 
ఆచరించి, నదీ తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని అంటారు. గ్రహణ స్పర్శ 
కాలంలో నదీస్నానం, మద్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో 
దానం, స్నానం చేయడం మంచిది. గ్రహణ కాలంలో భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. 
గురువు ఉపదేశించిన మంత్ర జపం, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, 
మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపం, ఏడురోజుల వరకు తప్పనిసరిగా 
ఆచరించాలి. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేసి, గ్రహణ సమయంలో గో భూ హిరణ్యాది దానాలు 
చేయాలని Save చెబుతున్నాయి. 


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర, రాశులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. ఎవరి 
జన్మరాశి, జన్మ నక్షత్రంలో గహణం ఏర్పడితే వారికి విశేషముగా పూజలు, జపాలు, దానాలు 
చేసుకోవలెను. గ్రహసిక్‌ VBS నక్షత్రమందు ఆరు నెలలు ముహూరాలు నిషేదిస్తారు. జన్మరాశి 
నుండి 3,6,10,11 రాసులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాసులందు గ్రహణమైన 
మధ్యమం. మిగిలిన రాసులందు గ్రహణమైన అరిష్టం. 


మతాంతరంలో Pet జన్మరాశి నుంచి 7,8,9,10,12 లలో గ్రహణమైతే అరిష్టమని, 
రాహువు జన్మ నక్షత్రం లేదా 7 వ నక్షత్రంలో ఉన్నా అరిష్టమని తెలియజేశాడు. మరొక 
మతాంతరంలో రాహువు ఏ నక్షత్రంలో ఉండి సూర్య,చంద్రులను మింగుతాడో ఆ నక్షత్ర 
జాతకులకు చెడు జరుగుతుందని వివరించాడు. మరొక మతాంతరంలో గ్రహణం త్రిజన్మ 
నక్షత్రాలలో అనగా జన్మ నక్షత్రానికి ముందు నక్షత్రం, వెనుక నక్షత్రాలలో పడుతుందో వారు 
రోగగస్తులవుతారని చెప్పడం జరిగింది. సూర్యగ్రహణ ప్రభావం ఆరు నెలల వరకు ఉంటుంది. 


సూర్యగ్రహణ దోష నివారణకు దానం, హోమం, జపం,దేవతార్చన, అభిషేకం, శక్తి 
కలిగినవాళ్లు బంగారంతో చేసిన నాగప్రతిమ, శక్తి లేనివారు శిలతో చెక్కిన లేదా పిండితో చేసిన 


నాగప్రతిమను బ్రాహ్మణునికి, లేదా దేవాలయంలో సూర్యబింబంతో (రాగి, వెండి, బంగారం, 
స్పటికం) సహా దానం చేయడం మంచిది. ఎవరి జన్మ రాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం 
సంభవిస్తుందో వారు జెషదాలతో కూడిన స్నానం చేస్తే గ్రహణ దోషం తొలగిపోతుంది. మణిశిల, 
యాలకులు, దేవదారు, కుంకుమపువ్వు, వట్టివేళ్లు, గోరోచనం, కసూరి, కుంకుమ, ఎర్ర పుష్పాలు, 
ఎర్రగన్నేరు, రక్త చందనం, చెరువు లేదా, పుట్ట మన్ను, గోశాల మట్టి తెప్పించుకుని గ్రహణానికి 
ముందే కలశంలో ఉంచి దేవతలను ఆవాహనం చేసి ఓం సూర్యాయనమః మంత్రం జపిసూ 
స్నానమాచరించాలి. 


సూర్యగ్రహణానికి ముందు 12 గంటలు వేదకాలం. ఈ. వేదకాలంలో ఆహారం 
తీసుకోరాదట. చిన్నపిల్లలు, వృద్దులు కనీసం మూడు లేదా ఆరు ముహూర్త కాలాన్ని వేదకాలంగా 
పాటించి భోజనం చేయరాదు. అలా కాకుండా భోజనం చేసిన నరకం, నిద్రపోతే రోగం, మూత్రం 
పోసిన దారిద్ర్యం కలుగుతుందట. తైలాభ్యంగన స్నానం చేస్తే కుష్టు రోగం వస్తుందట. 


*దానం చేయడం కుదరని సందర్భములో శాంతి స్నానమైనా చేయవలెను. 


శ్లోకం|| Broad శీరకపూతికాష్టె: 

ససర్షపక్షౌద్రశమీంద్రదూర్వె 

సూర్యపరాగేవిషమేనరాణాం 

భార్జ్యయుతైర్మజ్ఞన మిష్టదంస్యాత్‌ ! !జ్యోతిర్విదాభరణం 
తాత్సర్యం:-సూర్యగ్రహణమున అశుభస్థానమున కలిగినప్పుడు నువ్వులు పద్మములు వట్టి వ్రేళ్ళు 
దేవదారు బుషభ అను ఓషధి తేనే జమ్మి ఇంద్ర యవలు గరిక గంటు భారంగి, కలిపి స్నానము 
చేసిన ఆ దోషం తొలిగి శుభము ఇచ్చును. 


సర్వే జనా:సుభఖినో భవంతు. 
“దైవజ్ఞరత్న”,”జ్యోతిర్వాస్తురత్న' శ్రీమాన్‌ గొడవర్తి సంపత్ముమార్‌ అప్పలాచార్యులు. 
M.Tech (CSE), M.A. (జ్యోతిషం). 
శ్రీ లక్ష్మీ హయగ్రీవ జ్యోతిషాలయం .న్యూపాల్వంచ.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 
తెలంగాణా రాష్ట్రం.9393569333.sampathkumarastro@gmail.com 


